


గాయత్రీ గ్రంథమాల - 31 
ప్రథమ ముద్రణము - 1000 
సర్వస్వామ్యుములు : సురక్షితము 
సృష్టి సంవత్సరము : 197,29,49,101 
196,08,53,101 
దయానందాబ్దము : 176 
శ్రీ విక్రమ - కార్తీక పౌర్ణమి (2000) 


మూల్యము : రూ, 2=50 
(పతులకు : 


1) గాయతీ ఆశ్రమము, వ్యాస్‌ వైదిక సేవా సమాజము 
12-10-586/6, వ్యాస్‌నగర్‌, (ఇందిరానగర్‌ రోడ్డు, నెం. 2) 
సీతాఫల్‌ మండి, సికింద్రాబాద్‌ - 500 061. 


2) మాశెట్టి శ్రీనివాస్‌, 5109 No. 5, మాశెట్టి బిల్లింగ్‌, 
3-3-736 10 740, కంచరి బజార్‌, సికింద్రాబాద్‌ - 3. ఫోన్‌ : 781 2904 


3) ఆర్ష గురుకులము, వడ్డూరు, కామారెడ్డి - 503 111 
4) వైదిక సాహిత్యభండార్‌, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌ - 95. 


5) ఆర్‌. కృష్ణమూర్తి, బుక్‌ సెల్లర్‌, ఆర్యసమాజము, 
సీతాఫల్‌మండి, సికింద్రాబాద్‌ - 61. 


పం స ప సను 
Sl et వ fries at. 





వేదాలలో అప్సరస యా గంధర్వులు 


పురాణాలలో గంధర్వులు - అప్పరసల కథలున్నాయి. ఈకథలలో 
దేవలోకంనుండి భూలోకం వరకు వ్యాపించియున్న వారి ఆకర్షణతో 
కూడిన లీలలు- (క్రీడల వర్ణనలు, అద్భుత కార్యాలు చేయటంలో 
వారికిగల శక్తి మున్నగు వాని చిత్రీకరణ మనకు కనబడుతుంది. భోగాలపై 
ఆసక్తిగల (స్త్రి, పురుషులు వీనిని చదివి చలించి చపలచిత్తంతో 
ఊహాలోకంలో విహరిస్తూనే ఉంటారు. లేదా మన ప్రాచీన బుషులు, 
దేవతల చరిత్ర ఇలా ఉంటే మానవులమైన మన మాటేమిటి? అని 
తలంచి వారిని అసహ్యించుకుంటారు. 


పురాణాలలో గంధర్శలోకమనే దొకటుంటుంది. అందులో ఒక 
నగరం ఉంటుంది. దానిల్‌” కొందరు స్వర్గంలో ఉంటారు. స్వరానికి 
అధిపతి- ఇం(ద్రుడు. ఇతడు దేవతలకు రాజు. ఇంద్రుని సభలో ఈ 
ప. అప్పురసలు ఎల్లప్పుడు గంధర్వులతో కలిసి 
నృత్యంచెస్తూ పాడుతూ, దేవతలను వ్యామోహంలో పడవేసి వారిని 
సంతోషపెడుతుంటారు. తవు సుందర రూపంతో కూడిన 
హావభావాలతో బుషుల తపస్సును భంగం చేసూంటారు. ఈ 
అప్పరసలు స్వర్గంలోని గంధర్వపత్నులు. స్వర్గస్తులైన పుణ్యాత్ముల 
మనస్సును ఈ అప్పరసలు తమ సహచర్యంతో రంజింపజేసూంటారని 
చెప్పు మన పురాణగాథలను నేటికిని మన సమాజంలోని (ప్రజలు 
నమ్ముచున్నారు. మధ్యకాలంలోని శ్వా స్త్రజ్ఞాలైన కొందరు ఆచార్యులు 
తమ Ms శా(స్తాలలో ఆధారాలను చూపి ఈ నమ్మకాలను 
ఇంకా దృఢంగా చేశారు. అథర్వవేదంలోని 4వ కాండలోని ఒక మంత్రం 
ఇలా ఉంది- 


వేదాలలో అప్పురస - గంధర్వులు ణం 


వుం: జాయా ఇద్యో అప్పరసో గంధర్యాః పతతొూ యూయవ్‌ । 
అప ధావతావుర్త్యా వుర్త్యాన్‌ వూ సచధ్వమ్‌ ॥ 
(అథర్వ 4-37-12) 
సాయణాచార్యులు తన వేద భాష్యంలో ఈ వేదమం(త్రానికి 
సాధారణ అర్జాన్ని వ్రాసూ- 
గంధర్వాః= ఓ గంధర్వులారా! అప్పురసఃజ ఈ అప్పరసలు, వః= మీకు, 
జాయాఇత్‌= అనుభవించుటకు యోగ్యులైన (స్ర్రీలు- పత్నులే, 
యూయమ్‌ పతయః = మీరు వారి పతులు, (అందువలన అంతా 
కలసి) అమర్యాః= మరణంలేని దేవ జాతికి చెందిన మీరు, అపధావత= 
ఆ అప్పరసల వైపుకు పరుగెత్తండి, మర్య్యాన్‌= మరణించునట్టి భిన్నజాతి 
మానవులను, మా సచధ్వమ్‌= మీరు కలువ వద్దు. (మీలో వారిని 
తీసుకోవద్దు). మరొక వేదవుంత్రంలోకూడా ఈ అప్పురసలు 
గంధర్వపత్నులని ఉంది. వీరు దేవలోకంలో నివసించేవారి మనస్సులను 
ఆకర్షిస్తుంచారని, భూలోకంలోని మానవులను తమ మాయావీ 
రూపంతో భయపెడుతుంటారని ఈ మధ్యకాల భాష్యకారులు వ్రాశారు. 
ఆ వేదమం[త్రం ఇలా ఉంది- 
మం: యాః క్షందాస్తమిషీచయో అక్షకామా మనోముహః । 
తాభ్యో గంధర్వ పత్నీభ్యో అప్పరాభ్యో అకరం నమః ॥ 
(అథర్వ వేదం 2-2-5) 
యాః ఎవరైతే, క్షందాః= (క్రందయిత్రోమనుష్యాన్‌ ఆవిశ్వ రోదయిత్ర్యః) 
స్వర్గలోకంనుండి దిగివచ్చి భూలోకంలో నివసించేవారు అనగా 
మనుష్యులపై పూని వారిని ఏడ్పించేవారు. తమిషీచయః= అత్యంత 
బలశాలినేగాక, అక్షకామాః= (అక్షాణీ ఇం(ద్రియాణి తాని నాశయితుం 
కామాఖ పూనినవారి ఇంద్రియాలను, వారి పనిచేసేశక్తిని నాశనము 
చేయగోరువారు, మనోముహః= మనస్సును మోహింపజేసి ఉన్మాదమును 
కలిగించునట్టి గంధర్వపత్నులైన - అప్పరసలకు, తేభ్యో అకరం నమః= 
(అట్టి వారిక్‌) నా నమస్కారము. అని అర్ధము వ్రాశారు. 
అంతేగాక ఈ సూక్తంఠరొలుక్కు వినిదయోగవయినంతటికిని 


వేదాలలో అప్పురస - గంధర్వులు 3 


సాయణాచార్యులు నక్షత్రకల్ప- శాంతికల్ప మున్నగు నిరాధార గ్రంథాలను 
ఆధారంగా చూపిస్తూ ఏదైనా గ్రహం (శిరస్సును) ఆవహిస్తే, అకస్మాత్తుగా 
ఎచ్చటైనా నెయ్యి, మాంసం, తేనె, ధూళి మున్నగు వాని భయంకర, 
అద్భుత వర్షం కురుస్తుంటే, మర్కటం (కోతి) శ్వాపద (పులి) 
గోమాయువు (నక్క), కప్పు మున్నగు నానా రూపాలు ధరించినట్టి 
యక్ష గంధర్వాదులతో కలయిక జరిగితే గంధర్వులు - రాక్షసులు- 
అపురసలు- భూత([గ్రహాలు మున్నగువాని శాంతి కొరకు చతుష్పుథ - 
నాల్గు రోడ్ల కూడలిలో ఈ మంత్రాలతో హవనం చేయాలి అని 
వ్రాశారు. ఇందువలన జరిగిన దుష్పరిణామమేమంటిే విదేశాలకు చెందిన 
విద్వాంసులు తమ దేశాలలో నెలకొన్న అజ్ఞానాంధకారం, అభివృద్ది 
చెందక పోవుటవంటి లోపాలను కప్పిపుచ్చుకొనుటకు మంచి అవకాశం 
లభించింది. వారెంతో ఉత్సాహంగా భారతదేశంలోని ప్రతికూడా తమ 
దేశంలోవలెనే ఉండేదని చెప్పసాగారు. భారతదేశంలో నివసించే 
(పజలుకూడా భూత, (పేత, పిశాచాలు, గారడీ విద్యను 
నమ్ముచుండేవారన్నారు. పాశ్సాత్య విద్వాంసుడైన యం. వింటర్‌ నిట్‌జ్‌ 
ఈ విషయాన్ని ఒకచోట ఇలా వ్రాశాడు. “ఇతర జాతుల వలెనే 
భారతదేశంలోకూడా మగ ఆడ రాక్షసులు రాత్రులందు పురుషులు- 
స్ర్రేలపై ఆవరింతురు (పూనుదురు). ప్రాచీన భారతీయులు వీరిని 
అప్పరసలు- గంధర్వులని నమ్ముచున్నారు. జర్మనీలోని సాధారణ ప్రజలు 
నమ్మే భూతాలు, మరుగుజ్జావారితో ఈ గంధర్వ అప్పరసలు సమానం 
అనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.?' 


ఈ విషయం వేదంలో చూస్తే గంధర్వులు - అప్సరసలు అనే 
పేరుగల శరీర ధారులైన (స్త్రీ- పురుషులు వేరుగా ఒక లోకంలో నివసించే 
పతి- పత్నులు ఎవరూ లేరని స్పష్టమౌతుంది. ఇవి గుణ వాచకాలగుటచేత 
ఏ (స్త్రీయైనా అప్పరసయని అట్లే ఏ పురుషుడైనా గంధర్వుడని పేరు 
కలిగి యుండవచ్చును. ఇంతేగాక సృష్టిలోగల సూర్యుడు- చంద్రుడు 
వంటే గొప్పు-గొప్పు కాంతివంతమైన పదార్థాలుకూడా గంధర్వులుగాను 


వేదాలలో అప్పురస - గంధర్వులు 4 


వాటిలోగల వివిధ శక్తులు అప్పరసలుగా పిలువబడతాయి. వైదిక వివాహ 
సంస్కారంలో రాష్ట్ర భృద్‌ హోవుం జరుగుతుంది. దీనిలో 
యజుర్వేదంలోని 15వ అధ్యాయంలోని కన్ని వుం(తాలు 
వినియోగింపబడ్డాయి. ఈ (ప్రకరణం అగ్ని- సూర్య- చంద్రాదులను 
గంధర్వులని పేరుపెట్టి మరి చెపుతున్నది. ఓషధులు, మరీచులు 
( సూర్యకిరణాలు) నక్షత్రాదులు ఆ గంధర్వుల అప్పరసలు ( పత్నులు). 
దీనిని గూర్చి విశేషంగా ముందు చెపుతాను. ఇచ్చట గంధర్వ- అప్పరస 
శబ్దాలకు యౌగిక అర్థాలతో నిర్వచనం చెప్పినట్లయితే విషయమంతా 
స్పష్టంగా అర్ద్హమౌతుంది. ముందుగా గంధర్వ శబ్దం తీసుకుందాం. 
“గవి గన్‌ ధృజఖోవః అనే ఉణాది సూత్రంతో- “గో శబ్దం ఉపపదంలో 
ఉండగా “ధృ' ధాతువునకు “వి ప్రత్యయం వస్తుంది. తదుపరి 'గో! 
శబ్దమునకు 'గన్‌' ఆదేశమౌతుంది. 

“గాం ధరతి ధారయతి వాయుః స గంధర్వఃః* అనగా 
గోవును ధారణ చేయువాడు గంధర్వుడు. గో శబ్దానికి నిఘంటువులో 
సూర్యరశ్మి వాణి, పృథివి మరియు స్తుతి చేయువాడు మున 
నామములున్నాయి. ఈ విధంగా ఎలాంటి విశేష ప్రయాసలేకుండా 'గో' 
అనగా రశ్మిని ధరించే సూర్యుడు గాని లేక చంద్రుడుగాని గంధర్వుడని 
పిలువబడును. ఇదే విధంగా “గ్‌ అనగా వేద లక్షణయైన వాక్కు, వేద 
రూపెయైన వాణీని ధరించేవాడు- గంధర్వుడు- పరమాత్ముడు- ఆ 
వేదవాణిని అధ్యయన- ప్రవచనాలద్వారా తన జీవితంలో ధరించే 
(బ్రాహ్మణుడు కూడా గంధర్వు డనబడతాడు. “గో' శబ్దానికి పృథివి 
యనే అర్జాన్ని గ్రహించినట్టైతే పృథివిని ధరించేవాడు అంటే భూమిపై 
అవుతా (బాణులను తన భుజబలంతో రక్షించేవాడు-' క్షత్రియుడు 
కూడా గంధర్వు డనబడతాడు. “గో” శబ్దానికి పశువు, ఆవు లేక ఎద్దు 
అనే అర్థాన్ని గ్రహిస్తే వానిని ధరించేవాడు అనగా వాని ద్వారా దేశం 
సుఖ- సంపదలను పెంపాందించువాడు- వైశ్యుడు కూడా 
గంధర్వుడనబడతాడు. అంతేకాదు “గమ్‌” ధాతువునకు 'గతి' అనే- 


వేదాలలో అప్పురస - గంధర్వులు ట్‌ 


అర్థం కూడా ఉంది. దీనితో ఉత్పన్నమైన ఈ 'గో శబ్దం “గాం? అనగా 
గతిని ధరించే, నిరంతరం సేవ చేయుటలో నిమగ్నమై సమాజంలో 
ఒక భాగమైన శూద్రుడు కూడా ఈ గంధర్వ తంల పిలువబడతాడు. 
'స్తుతి' అర్రంకల “గా? ధాతువుతో 'గో* శబ్దం సిద్దిస్తుంది. “గాం' అనగా 
స్తుతిని ధరించేవారు అనగా స్తుతించుటలో [ప్రవీణులు- గానవిద్యా 
విశారదులైన గాయకులనుకూడా గంధర్వులని పిలుచుట సముచితంగా 
ఉంటుంది. ఇట్లు ఒకే శబ్దానికి అనేక అర్జాలున్నందున (ప్రసంగాన్ని బట్టి 
ఆయా స్థానాలలో ఆయా విశేషార్థాలు గ్రహించాలి. ఉదాహరణకు :, 
ఇంతకుముందు చెప్పిన “యాళ్టిందా.... నమణ” అనే వేద మంత్రంలోని 
ప్రసంగాన్నిబట్టి గంధర్వ శబ్దం పరమాత్మకు వర్తిస్తుంది. ఆ సూక్తంలోని 
మొదటి మం(త్రం ఇలా ఉంది. 
మం: దివ్యో గంధర్యో భువనస్య యస్పతి రేక ఏవ నమస్యో వ 
తం త్వా యౌమి (బ్రహ్మణా దివ్యదేవ నమస్తే అస్తు దివి తే సధస్ట్రమ॥ 
(అథర్వ వేదం 2-2-1) 
అర్దం: యః= అతడు, దివ్యః= అద్భుతమైన గుణకర్మ స్వభావాలుకల, 
గంధర్వః= పరమేశ్వరుడు, భువనస్య పతిః= ఈ ప్రపంచానికి యజమాని, 
విక్షు= (ప్రజలందరిలో, ఏకఏవ నవుస్యః= నవుస్కరించుటకు 
యోగ్యుడైన ఒక ఒకడు, ఈడ్యః= స్తుతించ తగినవాడు, తం త్వా= 
అట్టి నిన్ను, దివ్యదేవ= ఓ పరమేశ్వరా! నెను, బ్రహ్మణా యౌమి= నీ 
సత్యజ్ఞానమైన వేదం ద్వారా పొందుదును (మోక్షమును పొందుతాను). 
తే నమః అస్తు = నీకు నా నమస్కారము, దివి= ప్రతివవహారంలో, 
తే=నీకు, సధస్ట్రమ= నా జీవితంలొ సమాన స్థానముండుగాక! అనగా 
నేనుచేసే ప్రతి పనిలో నీ వెల్లప్పుడు నాతో ఉండు. ఈ ఆధ్యాత్మికపరమైన 
అర్ధమే సుందరంగా ఉంది కదూ! ఇదే గంధర్వ శబ్దాన్ని (బాహ్మణాది 
నాలుగు వర్ణాల వారికి అన్వయిస్తై అది ఆధిభౌతికార్ల మౌతుంది. 
సాయాణాచార్యులు ఈ మంత్రంలోని గంధర్వ శబ్దానికి సూర్యుడనే 
అర్జాన్ని గ్రహించి ఎంతో సుందరమైన ఆధిదైవికార్థాన్ని చేశారు. కానీ 
తరువాతి మం|(త్రాలలో అసంగతము- పరస్పర సంబంధంలేని- 


వేదాలలో అప్పురస - గంధర్వులు 6 


హాస్యాస్పదం- విపరీతం- అబద్దమైన అర్జాలను చేయసాగారు. 
కారణమేమిటో ఆయన బుద్ది అలా ఎందుకు మారిందో ఆయనకే 
తెలియాలి. వాస్తవానికి ఇచ్చట ఈ ఒక్కవుం(త్రవేకాక పూర్తి 
సూక్తమునకు వివిధ ప్రక్రియలలో చాలా సుందరమైన అర్థాలు 
చెప్పవచ్చును. 

ఇప్పుడు ' అప్పురసుి శబ్దమును గూర్చి తెలుసుకుందాం. గంధర్వ శబ్దంతో 
కలిపి చెప్పిన '“అప్పురసి” శబ్దానికి కెవలం గంధర్వ పత్నులనె అర్రమెగాక, 
గంధర్వులలోని శక్తికికూడా పేరు. ఈ శక్తిద్వారానే గంధర్వులు 
తెలియబడతారు. 'అప్పురసు శబ్దం “అపి మరియు “సర్‌ అను రెండు 
శబ్దాలు కలిస్తే ఏర్పడుతుంది. “'సర్‌ త్తే రప్ఫూర్యాదసిల' అనే ఉణాది 
(4-237) సూత్రంతో “అపి పూర్వమున గల “సృ' ధాతువునకు “అసి” 
(ప్రత్యయం కలిపితే సకారాంత “అప్సరస శబ్దం తయారౌతుంది. ఈ 
శబ్దం వేదంలో ఆకారాంత “అప్పరా' అని సకారాంత “అప్సరస అని 
రెండురకాలుగా ఉంది. ఈ రెండూ నిత్య బహువచనంలో ఉండే 
(ప్రలింగ శబ్దాలు. వైదిక శబ్దకోషి నిఘంటువులో “అప్‌ లేక “ఆపః 
అనే శబ్దం జలం, అంతరిక్షం, కర్మ, పద నామాలలో ఉంది. ఇదికాక 
ఆప్ల్ర= వ్యాపొ; ఆహ్హ లంభనే అను ధాతువులతో తయారైన ఈ ' ఆపః 
శబ్దం వ్యాపీంచే గుణం గల ప్రాణాది పదార్జాలన్నింటేకీ వర్తిస్తుంది. 
అందువలన ** అప్పు= జలేషు, 'ప్రాణషు, కర్మసు అంతరిక్ష వా సరతితి 
అపురాః* అనగా నిటిలో, 'ప్రాణాలలో, కర్మలలో లేక అంతరిక్షంలో 
వ్యాపంచేది మరియు 'ప్రాణాది పదార్జాలలో (ప్రవేశించే క్రియాగుణంగల 
పదార్థాలన్నింటినీ అప్పురస శబ్దంతో పీలువవచ్చును. ఈ ఆపః శబ్దానికి 
“నీరు” అనె లౌకికార్టం తీసుకొని పాశ్చాత్య విద్వాంసుడు (యం. వింటర్‌ 
నిట్‌జ్‌ అప్పురస శబ్దానికి జలపక్షి అని అర్ధం చేసి, జర్మనీ దేశంలోని 
జలపక్షులతో భారతదేశంలోని అప్పురసలను పోల్పాడు. ఇది వైదిక 
శబ్దాలకు సరియైన అర్హం తెలియక పోవుటవలన చేసిన పరిహాసాస్పదమైన 
అర్ధం. నీటిలో (ప్రవహించే గుణంగల విద్యుత్తును వేదం అప్పరస అనే 
పేరుతో చెపుతుంది. వేదాలు మొదలు పురాణాల వరకేగాక నవీన 


వేదాలలో అప్పురస - గంధర్వులు 7 


సంస్కృత కవులు రచించిన సాహిత్యంలో కూడా ఈ ఊర్వశీ- 
అప్పరసలను గూర్చి ఎన్నో అశ్లీల కథలు వ్రాశారు. వానిని ఎరుగని వారు 
లేరు. వేదంలో “ఊర్వశి శబ్దానికర్టం (ఉరు= మహదంతరిక్షమ్‌, 
అశ్నుతే= వ్యాప్నోతి అంటే) అంతటా విస్తరించి యుండి అంతరిక్షంలో 
వ్యాపించే విద్యుత్తని అర్ధం. ఇది నీటిలో ప్రవహిస్తూ విద్యుత్‌ రూపంలో 
(పకటమవుతుంది. కనుక “అప్పరసి అనే పేరుతో పిలువబడుతుంది. 
ఆపః= అంతరిక్షంలో (ప్రవహించే (వీచే) వాయువునుకూడా 
'“అప్పురస' యనే పేరుతో పిలువవచ్చును. బుగ్వేదంలోని (7-33-12) 
మంత్రానికి మహర్షి దయానంద సరస్వతి భాష్యం వ్రాస్తూ “అంతరిక్ష 
చరాద్వాయోః' అని వాయువనే అర్దం చెప్పారు. ఇదే విధంగా= 
అప్పు= ప్రాణషు అనగా ప్రాణములలో చలనం కలిగించే ప్రాణప్రదాత- 
ప్రాణాలకు ప్రాణం పరమేశ్వరుడు. ఆయన అనంతశక్తిని కూడా 
“అపృరసి అనవచ్చును. 

ఆపః శబ్దాన్ని కర్మ వాచకంగా చెప్పినప్పుడు బ్రాహ్మణుడు చేసే 
వేదాధ్యయనం- (ప్రవచనం వంటి కర్మలలో ఆయనకు గల *' అప్పు కర్మసు 
సరణమి' ప్రవృత్తే బ్రాహ్మణుని అప్పురసలు. (ప్రజలను పరిపాలించుటు, 
భూమండలాన్ని రక్షీంచుటవంటి క్షత్రియుని కర్మలలో ప్రవృత్తి కలిగి 
ఆ పనులలో (శమించుటే క్ష(త్రియుని అపురసలు. అంతేగాని 
మధ్యకాలంలోని రాజుల వలె రాజప్రాసాదాలల్‌ని అంతఃపురాలలో 
రాజులభోగాలకు ఉపయోగపడే రమణులు, అప్పరసలుగా పిలువబడే 
(స్ర్రాలు కాదు! ఇదే విధంగా వైశ్య, శూద్ర వర్ణాల వారికి కూడా వేదాది 
శా(స్తాలు ఆదేశించే కర్మలు, నిర్దేశించే నియమాలు, పాటించే గుణాలు 
వారి అప్పురసలు. ఈ విధంగా అప్పురసలు లేని గంధర్వులు 
పూర్దులుకారు. అందువలన (ప్రతి గంధర్వుడు అనగా ('బాహ్మణ క్షత్రియ 
వైళ్ళ శూద్రులు ( అప్పరాపత్సి అప్పరసకు పతి, అంటే శాస్త్రం తనకు 
ఆదెశించిన కర్మలకు యజమాని (సామి) కావాలి. అప్పుడే ఏ 
సమాజమైనా, దేశమైనా (ప్రగతి మార్గంలో ముందుకు సాగిపోతుంది. 


వేదాలలో అప్పురస - గంధర్వులు 8 


రా పై (ప్రజాయతే స రాష్ట్రం భవతి అ రాష్ట్రం వై స భవతి 
యో న (ప్రజాయతే? (శతపథ బ్రాహ్మణం 9-4-1-5) 


ఉత్పన్నమయ్యే దానిని, ఉత్పత్తి చేసే సామర్ధ్యం కల దానిని అనగా 
కొక (కొత్త రచనాత్మక కార్యక్రమాలతో పరిపూర్ణమైన దానినే 
శవుంటారు. పని దొంగలు, సోవురులు, చేతులు కట్టుకొని 
కూర్చుండేవారుండేది దేశం (రాష్ట్రం)కాదు. అది (భాష్ట్రం= మండే 
పాయి జాతుంది. శతపథ (బ్రాహ్మణంలోని ఈ |ప్రకరణంలోనే 
యజుర్వెదంలోని ““తస్మై స్వాహా వాట్‌ తాభ్యః స్వాహా** (యజుర్వేదం 
18-38 నుండి 43) మంత్రాలకు శతపథ (బాహ్మణ వ్యాఖ్యాత 
గంధర్వునకు ఏకవచన 'ప్రయోగంఅప్పురసకు బహువచనంలోనూ 
ప్రయోగాన్ని చూచి ఒక్కక్క పురుషునకు చాలామంది పత్నులున్నారని 
(వానారు. అదిలా ఉంది- 
““పుంసే పూర్వస్య జాహోతి!.... ఏకస్మా ఇవ పుంసే జహోతి 
బహ్వీభ్య ఇవ (స్ర్రైభ్య స్తస్మాదహేకైకస్య పుంసో బహోోో 
జాయా భవతి?’ (శత. బా 9-4-1-5) 

(బాహ్మణ (గ్రంథాలలోకూడా ఇలాంటి వూటలా? అని 
చదివినవారికి ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే మహర్షి దయానంద 
సరస్వతి మాటివూటికి- “నేను వేదాలనే స్వతః (ప్రమాణంగా 
అంగీకరిస్తాను. వేదాలకు (బ్రహ్మాది మహర్షులు రచించిన/ (ప్రవచించిన 
వ్యాఖ్యానాలైన బ్రాహ్మణాది గ్రంథాలను పరతః ప్రమాణంగా స్వీకరిస్తాను. 
అంటే అవి వేదానుకూలమైతేనే ప్రమాణంగా స్వీకరిస్తాను. లేనిచో 
అంగీకరించనని అనేకసార్హు గంటాపథంగా చెప్పుట, అనేకచోట్ల 
(వ్రాయుట జరిగింది. 


ఈ “అప్పరసి శబ్దానికి మరొకరకమైన నిర్వచనం కూడా నిరుక్తాది 
శా[స్తాలలో ఉంది. నిఘంటువులోని రూపనామాలలోగల . అప్పురస 
శబ్దంతో మత్త్యర్దంకు సంబంధించిన “(ప్రశంసా' అర్ధంలో “ర ప్రత్యయం, 
“టాప్‌” (ప్రత్యయాలు చేర్చగా ఆకారాంత “అప్సరా” శబ్దం 


వేదాలలో అప్పురస - గంధర్వులు 9 


తయారౌతుంది. దాని అర్ధం- 


ల ర్‌ం అప్పః రూపం అస్యా అస్యాం వా అస్తీతి అప్సరా” అంటే 
(ప్రశంసనీయ) అందరూ పాగిడే రూపంగల (స్త్రీ లేదా- *అప్పు' 
ఉపపదంగా ఉన్నప్పుడు “ఆదాని మరియు “దాని అర్జాలుగల “రా? 
ధాతువునకు బహుళంగా 'క* ప్రత్యయం, “టాప్‌ (ప్రత్యయాలు 
చేర్చగాకూడా అప్పరా శబ్దం తయారౌతుంది. దీనికి యాస్క మహర్షి 
చెప్పిన అర్హం- “అప్పః= రూపమ్‌ తదనయా అత్తమితి వా, తదస్య 
దత్తమితి వా'' అంటే రూపమును పొందిన వారు లేదా ఉపహార 
రూపంలో రూపమివ్వబడిన (స్త్రీ. శతపథ బ్రాహ్మణంకూడా గంధతో 
గంధర్వుని, రూపంత' అప్పురసను కలిపింది. అదిలా ఉంది- 
““గంధేన చ వై రూపేణ చ గంధర్వాప్పర స శృరంతి'' 

(శత. (బా. 9-4-1-4) 


ఈ రూపమనే వ్యుత్సత్తులను ఆధారంగా చేసుకునే జనులు 
“అప్పరసి శబ్దానికి సౌందర్వంతోకూడిన, లౌకికంగాని, రూపవతియైన 
(దేవతా) (స్త్రీ అనే కేవల ఆధిభౌతిక అర్దం తీసుకున్నారు. 
వాస్తవానికి “గంధర్వ స్యాప్పరా పతే”? (ఆథర్వవేదం 4-37-7) 

వేద మంత్రాలలో అప్సరస పతిగా చెప్పిన గంధర్వునకు అప్పరస 
పతి అనే అర్దం ఈ విధంగా జోడింపబడుతుంది. అప్పరాపతి అనగా 
రూపమునకు స్వామి గంధర్వుడు. ఏ రూపంతో గంధర్వుడుగా 
పిలువబడుతాడో ఆ రూపమున కతడు స్వామి రక్షకుడు. అందువలన 
అతడు అప్పురాపతి అనబడతాడు. (ప్రతి వ్యక్తి తన రూపానికి స్వామి 
జౌతాడు. ఒక వస్తువును తెలుసుకోవాలంటే రూపం ఆధారం. 
ప్రపంచంలోని పదార్జాలన్నింటికీ వేర్వేరు రూపాలున్నందుననే అవి 
కనబడుతున్నాయి. అలాగే గంధర్వులకు కూడా రూపముంటేనే 
తెలుస్తారు. గుణాలను బట్టి గంధర్వ శబ్దానికి అనేకార్డాలు పైన చెప్పాం. 
ఆ గుణాలను తెలియజేసే అనేక కార్యకలాపాలే వాస్తవానికి వారి రూపాలు. 


వేదాలలో అప్పురస లా గంధర్వులు 10 


అంటే అవే వారి అప్సరసలు. ఆ అప్సరసలకు వారు పతులు- స్వాములు. 
మొదట వేదమం[త్రంలో చెప్పిన- '“జాయా ఇద్యో అప్పరసః' అనే 
వాక్యంలో అప్పురసలను “జాయా' అంటే గంధర్వులకు పత్నులని 
చెప్పుచున్నది. వాస్తవవలునకు ఈ గంధర్వులు ఏరూపంలో 
ఉత్పన్నమౌతారో - (ప్రకటమౌతారో ఆరూపమె ఆగంధర్వులకు 
“జాయా'. ఎలా అంటే- పరమేశ్వరుడు గంధర్వుడు. కనబడె ఈ 
జగత్తంతా ఆయనయొక్క జాయ అనబడే అప్పరసలు. ఇవెన్నో విభిన్న 
రూపాలలో ఉన్నాయి. ఒకచోట అవి వ్యాపించియున్న సూర్యకిరణాలలి 
ఉంచే మరొక చోట నీటి రూపంలో ఉన్నాయి. ఒకచోట భూమిపై 
రకరకాల ఓషధులు, లతలు, పొదలు, పూవులలో వికసిస్తుంటే 
మరొకచోట పెద్ద పెద్ద విశాలమైన పర్వతాలు, సముద్రాల రూపంలో 
(ప్రతిబింబిస్తున్నాయి. సూర్వుడైనా, చంద్రుడైనా, విద్యుత్తెనా అగ్నియ్రైనా 
అన్నీ భగవంతుని (ప్రకాశంతోనే ప్రకాశిస్తున్నాయి. ఆయన రూపంలోనే 
'ప్రకటమౌతున్నాయి. ఈ రూపాలే గంధర్వ పరమేశ్వరుని “జాయా 

ఏలయున ఆయున ఈ రూపాలలో (*“*“జనీ=పాదుర్భావే! ?) 
(పకటమౌతున్నాడు. ఇవే ఆయన అప్పురసలు. 


యజార్వేదంలోని 18వ అధ్యాయంలో చెప్పిన గంధర్వులు- 
అప్సరసలు అనె శబ్దాలకు వాటి యౌగి కార్యాలను తీసుకుంటేనే 
సంబంధం కలుస్తుంది. ఆ మంత్రాలు యిలా చెపుతున్నాయి. అగ్ని 
గంధర్వుడు ప్పథివిని ధరిస్తున్నాడు. వాని అప్పురసలు అనగా ఎ 
రూపాలలో అగ్ని ప్రవహిస్తున్నదో అవి 'ముద్‌' అనే పేరుగల ఓషదులు. 
ఎందుకంటే అవి అందరికీ మోదంతి= ఆనందాన్నిస్తాయి. సూర్యుడు 
గంధర్వుడు. అతని అప్పరసలు ““ఆయువనే'” పేరుగల మరీచి= 
కిరణాలు. ఎందుకంటే అవి *“*ఆ సమంతాద్యువంతి = సంయోజకా 
వియోజకాళ్ళ భవంతి” అంటే అన్ని వైపులనుండి సంయోగ 
వియోగాలుచేసేవి. చంద్రుడుకూడా గంధర్వుడు. దాని అప్సరసలు 
'లోకుగి అనే పేరుగల నక్ష(తాలు. అవి ““భాం కుర్వంతి ఇతి 


వేదాలలో అప్పురస - గంధర్వులు ti 


భేకురయః' అనగా (ప్రకాశాన్నిచ్చేవి. వాయువు గంధర్వుడు. “ఊకర్ట్‌' 
అనే పేరుగల ఆపః= జలం లేక ప్రాణం వాని అప్పురసలు. అవి 
బలపరాక్రమాలనిస్తాయి. యజ్ఞం గంధర్వుడు. “స్తావా' అనే పేరుగల 
దక్షిణ దానికి అప్పురసలు. ““దక్షిణాభిర్లియజ్ఞః సూయతే అథోయో వై 
కళ్ళన దక్షిణాం దదాతి స్తూయత ఏవ సః” (శత. (బా. 9-4-1-11) 
అంటే దక్షిణతో. యుజ్జ్ఞం యొక్క స్తుతి జరుగుతంంది. 
(ప్రశంసింపబడుతుంది. మనస్సు గంధర్వుడు. 'ఇష్టై అనే పేరుగల బుక్‌ 
మరియు సామము దాని అప్పరసలు. ఎందుకంటే బుక్‌, సామ 
మంత్రాలతానే అన్ని ఇష్టిలు ( ఆ+ఇప్టి=ఐప్టి విద్వాంసుల సత్కారం, 
సత్సంగం, విద్యాదుల దానం జరుగుతుంది. ఇచ్చట సాయణాచార్యులు 
కృష్ణయజుర్వెదానికి చెందిన తైత్తిరీయ సంహితా 3-4-7లో ఈ 
(ప్రంసంగంపై వ్యాఖ్యానిస్తూ అగ్ని మున్నగు పేర్టుగల గంధర్వ పురుషులకు 
ఓషధి మున్నగు నామములుగల అప్పురసలు, అంటే వారి ప్రియ భార్యలు 
కలరన్నారు. ఇలా భౌతిక వ్యక్తులపరంగా అర్రంచెప్పిన వీరు ఇంతకంటే 
విశేషంగా ఆలోచించలేకపోయారు. ఈ వేద వంంత్రాలకు 
ఆధిదైవికార్డాలు కూడా ఉండవచ్చుననే 'భావన ఆయన సామాన్యబుడ్దకి 
తట్టున ఎషయం! 


ఇదే విధంగా యజుర్వేదంలోని 15వ అధ్యాయంలో రెండు- రెండు 
చొప్పున జంటలుగా అప్సురసల పేరు లెఖింపబడ్డాయి. (పకరణానుసారం 
ఇవి దిశ ఉప దిశలకు పెర్లు. ''అప్పు అంతరిక్ష సరతః ఇతి అప్పరసౌ”' 
అంటే ఇవి అంతరిక్షంలో ప్రసరిస్తున్నాయి కనుక అప్పరసలని పెరు. 


పుంజిక స్టలా చ [క్రతు ఫ్టలా చాప్సరసౌ- 15. అంటే పుంజిక స్టలా 
మరియు (క్రతు స్టలాలు అప్పురసలు, మనకాచ సహజన్యా చాప్పర సౌ- 
16. మేనక మరియు సహజన్యాలు రెండూ అప్పురసలు. ఇదే విధంగా 
ప్రంలోచంతీ చానుంలోచంతి చాప్పరసౌ-17. విశ్వచీ చ ఘృతాచీ 
చాప్పర సౌ-18. ఉర్వశీచ పూర్వ చిత్తిశ్సాపురసా-19. అంటే 
ప్రంలోచంతీ అను లోచంతీ మున్నగు అప్పురసలు రెండు-రెండు 


వేదాలలో అప్పురస - గంధర్వులు 12 


జతలుగా ఉన్నాయి. ఉవ్వటుడు, మహీధరులవంటి భాష్యకారులుకూడా 
యిచ్చట “పుంజికస్టలా (క్రతుస్టలా చేత్యప్ప రనౌ దిగుపది (గ్రూపే'' 
అంటే పుంజిక స్టలా మరియు క్రతుస్టలా మున్నగు అప్పురసలు దిశలు- 
ఉప దిశలకు పేర్టు అని వ్రాశారు. కానీ తరువాత పుంజిక స్టలా మున్నగు 
శబ్దాలను వివరిస్తూ వారు తమ అభిప్రాయంపై స్టిరంగా ఉండలేక 
అసంబద్దంగా మాట్టాడసాగారు. వారికి అప్పరసలు సుందరీమణులుగా 
కనుపించసాగారు. ఉదాహరణకు : (ప్రంలోచంతీ అనుంలోచంతీ 
శబ్దాలకు వారు అర్థాలు an ““ప్రంలోచంతి నరం (ప్రత్యాత్మానం 
దర్శయతీతి (ప్రంలోచంతి'' అను వారం వారం మ్లోచంతీ త్యను 
వెాచంతి'' అంటే పురుషుని ఎదుట తన సౌందర్యమును 
(ప్రదర్శించుకొనే అప్పరసలు 'ప్రంలోచంతీ అప్పురసలు. పదే పదే 
(మాటి-మాటికి) అలా చేసేవారు అనుంలోచంతి అప్పరసలు అన్నారు. 
ఉర్వశీ అనే పేరు ఎలాగూ నిందావాచకమే. దాని జోడియైన పూర్వచిత్తి 
శబ్దానికి చేసిన వ్యాఖ్యలోకూడా వారిలా |వాశారు- 


““రూపాతిశయాత్‌ పూర్వమేవ పుంసాం చిత్త ముపైతీతి పూర్వ 
చిత్తి** తన సుందర రూపంతో ఎటువంటి హావ భావాలను 
(ప్రదర్శించకుండా ముందుగానే పురుషుల మనస్సును దోచుకునేది 
పూర్వచిత్తియనే పేరుగల అప్పరస. ఇదే విధంగా మేనక మరియు 
సహజన్యల విషయంలో కూడా వారిలా |వాశారు- 

““మానయంతి ఏనాం మేనకా. 

జనైః సర్వైః సహస్టితా సహజన్యా సర్వసాధారణా.”” అంటే తనను 
ఎక్కువగా గౌరవించునట్లు చేసుకొనునది మేనక. అందరితో కలిసి 
కూర్చునేది సర్వసాధారణా సహజన్యా అనే పేరుగల అప్పరస. ఇలా 
వరు చేసిన వేద భాష్యం పూర్తిగా అనేక అసభ్యకర, ఏవగింపు కలిగించే 
లీలలతో నిండియున్నది. వాటిని గూర్చి చర్చించక పోవటమే మంచిది! 


నిరుక్తం వ్యాకరణాల ఆధారంగా అప్పరస శబ్దానికి అనేకార్డాలు 
చేయవచ్చును. కాని ఒకచోట మహర్షి దయానంద సరస్వతి 'అప్పురస 


వేదాలలో అప్తురస లు గంధర్వులు 13 


శబ్దానికి చేసిన అర్థాన్ని పరిశిలించాలి. పాణిని మునికృత 
ఉణాదికోశంలోని సూత్రాలకు వ్యాఖ్యానంచేస్తూ 4-137 సూత్రంలో 
ఆయన యిలా వ్రాశారు- 

“నప్పాని భక్షయన్తి రక్షాం కుర్వన్తీ త్యప్పరసః' 

“భక్షించకుండా ఎవరిని రక్షిస్తారో వారిని అప్పరసలందురు'' 


వహ్వా! ఎంత చక్కని మాట. అప్పరస అనే పేరు వినబడితేచాలు. 
అదేదో పురుషులు అనుభవించే సుందరమైన (స్త్రిగా ఊహించుకొని 
ఆ ఊహ లోకంలో మునిగియుండే పురుషులుగల నేటి సమాజంలో 
స్త్రీకెంతో ఉన్నత స్టానమిచ్చి సమాజానికొక క్రొత్త బాధ్యతను గుర్తుచేసి 
స్త్ర భోగించుటకు కాదు, సమాజానికొక వెలకట్టలేని నిధియని, 
అందువలన ఆమెను రక్షించుట అవసరవుని చెప్పుట నిజంగా 
మహర్షియొక్క గొప్ప దూర (దివ్య) దృష్టికి నిదర్శనం. నిరుక్తకారుడైన 
యాస్క్రమహర్షి కూడా యిచ్చట భక్షించుటకు కాదు. దర్శించుటకు 
అని చెప్పి ఈ అర్జాన్నే చెప్పారు. కాని మహర్షి దయానంద 
సరస్వతియొక్క సూక్ష్మ దృష్టికి ఒకవస్తువును దర్శించుట లేక 
ప్రదర్శించుట అనగా ఆ వస్తువును అనుభవించుట లేక భాగించుటు 
కాహ్వానించుటయె జొతుంది. అటువంటి అర్జాలు చేయుటవలన 
సమాజ ఉద్దరణ ఎన్నటికీ సంభవం కాదు. అందుకే ఇలాంటి 
ప్రసంగాలలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మహర్షి దయానంద 
సరస్వతి ప్రజల మనస్సు, బుద్దులను (ప్రక్షాళనం చెస్తూ పోయేవారు. 
మనకిలాంటి అధ్యయనం, మననం చేసి దృష్టికోణాన్ని ప్రసాదించిన 
ఆ మహనీయునకు నిజంగా మనందరి పైనా ఎంతో దయ. తత్సలితంగానే 
గంధర్వ- అప్పురసలు వంటి వైదిక శబ్దాలకు చేసిన అశ్రీల అర్థాల 
బురదనుండి మనం బయపడి నిర్మలమైన వెదార్జాలను తెలుసుకునే 
ప్రయత్నం చేయగలుగు చున్నాము. 


